Registered No . HSE -49/ 2016 


GANDHRA 


POVERNMENT 


A 
PRADES 


TO 


•GOT 


SH 
. 
LON 


A 


SA 


B2hUIS 


RIGHT TO 
INFORMATION 


सत्यमेवज 


वजयते 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI, THURSDAY , NOVEMBER 1 , 2018 


No. 855 


G .769 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X 


- - 


CONSUMER AFFAIRS, FOOD AND CIVIL SUPPLIES 

DEPARTMENT 

(CS . I) 


AMENDMENT TO THE ANDHRA PRADESH STATE TARGETED PUBLIC 

DISTRIBUTION SYSTEM (CONTROL) ORDER , 2018 . 


[G . O .Ms. No . 27 , Consumer Affairs , Food and Civil Supplies (CS.I), 

29th October , 2018.] 


NOTIFICATION 


In exercise of the powers conferred by Section 3 r/w section 5 of the Essential 
Commodities Act. 1955 (Central Act 10 of 1955 ), read with G . S . R . No. 213 (E ) Dated 20th 
March , 2015 , Ministry of Consumer Affairs , Food and Public Distribution , Department 
of Food and Public Distribution , New Delhi, the Governor of Andhra Pradesh hereby 
make the following amendments to the Andhra Pradesh State Targeted Public 
Distribution System (Control) Order , 2018 , issued in G .O .Ms. No : 15 , CAF & CS (CS -1) 
Department, Dated : 01 - 08 - 2018 . 


AMENDMENTS 


In the said order ; 
1. In Clause 2 , the following shall be substituted for sub clause (mm ), namely : 


(mm ) “ Consumer Protection Council” means a council constituted to supervise 
the implementation of consumer rights including distribution of commodities under 
Targeted Public Distribution System and other Schemes to protect the interest of the 
Consumers ." 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


2 . In Clause 4 , under sub clause (a ) “Women empowerment”, the following shallbe substituted 

for Sl.No .( 4 ) : 


“ Any person aggrieved by an order of the designated authority , denying to issue or renewal 
of a ration card or cancellation of ration card , may appeal to the DistrictGrievance Redressal 
Officer concerned , within thirty ( 30 ) days from the date of receipt of the order. 


The appellate authority i.e., District Grievance Redressal Officer shall as far as 
practicable , dispose of the said petition within 30 working days from the date of receipt of 
the petition under the National Food Security Act, 2013 . Any person aggrieved by the 
orders of the District Grievance Redressal Officer,may prefer revision petition before the 
Andhra Pradesh State Food Commission within 30days from the date of receipt of the 
order. 


The appellant may also prefer a revision petition before the Andhra Pradesh State 
Food Commission , after 30 days of filing his /her complaintbefore the District Grievance 
Redressal Officer, in case his /her grievance is not redressed . The A . P . State Food 
Commission shall dispose the grievance as per provisions of the A . P . State Food Security 
Rules 2017 " . 


3 . In Clause 5 , the following provision shall be inserted in Sub -clause “ o ” : 


" provided that in case any Fair Price shop dealer fails to remit the value of the allotted 
scheduled commodities to the Andhra Pradesh State Civil Supplies Corporation Limited 
on or before the date fixed , a penal fee of Rs.500 / - (Rupees five hundred only ) per day 
shall be levied for each such occasion and the penalized amount shall be credited to Civil 
Supplies receipt head of account. If the FP shop dealer repeats the same lapse 
consecutively for 3 months , his / her authorisation shall be liable for suspension and 
cancellation as decided by the appointing authority". 


4 . In Clause 7 of the said Order, under sub clause (1) the following shall be substituted to 2nd 

para : 


“ Provided further that persons dealing with the same commodities obtained otherwise 
than through State Government for supply through Public Distribution System , on his /her 
name or on the name of the nominee i. e ., the family member which exists in the ration 
card shall notbe issued authorization to run the fair price shop . The District Collector may 
also on sue -mot, cancel such authorization ”. 


5 . In Clause 8 , sub clause ( 2 ), the following proviso shall be inserted : 

" Provided that the FP shop dealers who deposited Rs .7500 -00 in urban areas and 
Rs. 5000 -00 in Rural areas , pursuant to the Order issued in G . O .Ms.No . 31 C . A . F . & C . S . 
(CS - 1) Department, dated : 06 - 7 - 2012 , need not deposit additional amount as security as 
per this Order". 


6 . In clause 8 of the said Order, in sub clause ( 11 ), the following Proviso shall be inserted 

after 1 st proviso : 


" Provided further that all the fair price shop dealers who are already appointed as dealers 
shall pay the fee as prescribed under this sub clause and obtain fresh authorization with in 
a period of five (5 ) months from the date of publication of this notification in the Andhra 
Pradesh Gazette ". 


November 1, 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


7 . Under Clause 8 ofthe said Order , in sub clause (14 ), the following shallbe substituted for 

2nd para : 


" In case , if any fair price shop dealer has not opened the fair price shop on working day , 
the appointing authority shall impose penalty ofRs. 1000 - 00 for one day, Rs. 1500 - 00 for 
two days and Rs. 2000 - 00 for three days and suspend the authorization of the fair price 
shop dealer who have notopened the shop for (4 ) four and above days consecutively . The 
appointing authority may cancel the authorization of such fair price shop dealer duly following 
the procedure in vogue . 


8 . In Clause 10 , in sub clause (g ) , after the words Section 420 , the words " Indian Penal 

Code" shall be substituted for the words "Criminal Procedure Code ” . 


9 . Under Clause 10 of the said Order, in sub clause (h ), the words “ Indian Penal Code ” shall 

be substituted in place of the words “ Criminal Procedure Code ”. 


10 . Under Clause 20 , the following shall be substituted for sub clause (l) namely : 


"If any inspecting authority fails to take action as per the above sub clauses ,he / she shall 
be liable for punishment” 


11. Under Clause 20 , sub clause (n ), the letter “ n ” shall be omitted before the words “ The 

provisions of " . 


12 . Under Clause 24 , the following shall be substituted for sub clause (e ) namely : 


" Any person aggrieved by the orders of the appellate authority may file Revision before 
the Government” . 


13 . For Clause 27 " State Consumer Protection Council”, the following shall be substituted 

namely : 


" The State Consumer Protection Council shall also work to protect the following rights of 
beneficiaries under targeted public distribution system : 


i) Delivery of scheduled commodities at correct weighment 
ii) Quality of commodities. 
iii) issue of receipts . 
" The State Consumer Protection Council shall also monitor the implementation of targeted 
public distribution system , provisions of food security allowance in case of non supply of 
food grains under National Food Security Act, 2013" . 


14 . Under Clause 28 , in third para , after the words " Sub clause 4 of “ the words " clause 8 “ 

shall be substituted for the words " clause 9 " . 


15 . In the Schedule , the words “ See sub - clause (hh ) of clause 2 ) shall be substituted in 

place of the words " See sub - clause (X ) of clause 2 )” 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


16 . In Annexure -III of the said Order, the words “ (see clause 20 )” shall be substituted in 

place of the words “ (See Clause 19 )". 


17 . In Annexure - III, Condition 6 , SI. No . v ), the words "Whether DDs are obtained from the 

bank advanced” shall be substituted with the following , namely :- V ) "Whether the FPS 
dealer is making payment of cost of commodities to APSCSCL as per schedule” . 


18 . Under Annexure - III, Condition 6 (vii ), after sub condition (d), the following provision 

shall be inserted : 


e ) “Whether the FPS dealer has kept commodities which are not supplied by the 

Government authorized agencies : 


a ) Indicate the name of commodity . 
b ) Quantity of stock distributed . 
c ) Rate at which the stock distributed 
d ) Balance with the dealer ” . 


19 ) In Annexure III , condition 10 , sub condition ( e ), the word “ sing " shall be substituted with 

the word " sign " 


19 the money only condition 10,subcon 


B .RAJSEKHAR , 
Ex -Officio Principal Secretary to Government. 


November 1 , 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


వినియోగదారు వ్యవహారాలు, ఆహార , పౌర సరఫరాలశాఖ 


(సిఎస్. 1 ) 


2018 , ఆంధ్రప్రదేశ్రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ( నియంత్రణ) ఉత్తరువు - సవరణ. 
(జి . ఓ. ఎం . ఎస్ . నెం . 27 , వినియోగదారు వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల (సిఎస్. 1 ), 

29 అక్టోబరు , 2018 .) 

ప్రకటన 


1955 , నిత్యావసర సరకుల చట్టం ( 1955లోని కేంద్ర చట్టం 10 ) లోని 5వ విభాగంతోపాటు 
3వ విభాగం మరియు న్యూఢిల్లీలోని వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ 
శాఖ , ఆహార , ప్రజా పంపిణీశాఖ 20 , మార్చి, 2015 తేదీగల జి .ఎస్. ఆర్ . నెం. 213 (ఇ ) ద్వారా లభ్యమైన 
అధికారాలను పురస్కరించుకొని , 01- 08 - 2018 తేదీగల సిఏఎఫ్ &సిఎస్ (సిఎస్ .I) శాఖ , 
జి . ఓ. ఎంఎస్. నెం . 15లో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీవ్యవస్థ (నియంత్రణ) ఉత్తరువుకు 
ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఇందుమూలంగా క్రింది సవరణలు చేస్తున్నారు . 


సవరణ 


1 . 


సదరు ఉత్తరువులో : 

2వ ఖండంలో , ఉప -ఖండం ( ఎంఎం) కు బదులుగా క్రింది వాటిని చేర్చాలి , అది ఏమిటంటే : 
( ఎంఎం) “ వినియోగదారు సంరక్షణ మండలి అంటే ; వినియోగదారుల ప్రయోజనాలను 
కాపాడటానికి లక్షిత ప్రజా పంపిణీవ్యవస్థ మరియు ఇతర పథకాల క్రింద సరకుల పంపిణీతో సహా 
వినియోగదారు హక్కుల అమలును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన మండలి అని అర్థం ” . 


4వ ఖండంలో , (ఎ ) ఉప -ఖండం " మహిళా సాధికారత ” క్రింద , వరుస సంఖ్య ( 4) కు బదులుగా 
క్రింది వాటిని చేర్చాలి . 


“ రేషన్ కార్డునుజారీ చేయడానికి లేదా పునరుద్ధరించడానికి నిరాకరిస్తూ లేదా రద్దు చేయడం 
వంటి చర్యలకు సంబంధించిన నియుక్తుడైన అధికారి ఉత్తరువు వల్ల నష్టపోయిన ఎవరేని వ్యక్తి 
ఉత్తరువు అందిన తేదీ నుండి ముప్పై ( 30 )రోజుల లోపల సంబంధిత 

జిల్లాఇబ్బందుల నివారణ 
అధికారికి అప్పీలునుదాఖలు చేయవచ్చును . 


అప్పిలేటు అధికారి అంటే సాధ్యమైనంత వరకుజిల్లా ఇబ్బందుల నివారణ అధికారి, 2013, 

జాతీయ 
ఆహార భద్రతా చట్టం క్రిందిపిటీషన్ అందిన తేదీ నుండి 30 పనిదినాల లోపల అట్టి పిటీషనును 
పరిష్కరించాలి . 

జిల్లాఇబ్బందుల నివారణ అధికారి ఉత్తరువుల వల్ల నష్టపోయిన ఎవరేని వ్యక్తి , 
ఉత్తరువు అందిన తేదీ నుండి 30 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ సమక్షంలో 
రివిజన్పిటీషనునుదాఖలు చేయవచ్చును. 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


ఆయన / ఆమె యొక్క ఇబ్బంది పరిష్కారం కాని సందర్భంలో జిల్లాఇబ్బందుల నివారణ అధికారి 
సమక్షంలో ఆయన / ఆమెఫిర్యాదును దాఖలు చేసిన 30 రోజుల తరువాత దరఖాస్తుదారు 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార సంస్థ సమక్షంలో సవరణ పటిషనును కూడా దాఖలు చేయవచ్చును . 
2017, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రతా నియమావళిలోని నిబంధనల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 
ఆహార సంస్థ ఇబ్బందులను పరిష్కరించాలి ”. 


3. 


5వ ఖండంలో , “ఓ ” ఉపఖండంలో క్రింది నిబంధనను చేరాలి : 


“ అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడుకు నిర్ధారించిన తేదీన లేదా ఆ తేదీకి 
ముందు కేటాయించిన అనుసూచిత సరకుకు విలువను చెల్లించే విషయంలో ఎవరేని చౌకధర 
దుకాణ డీలరు విఫలమయితే , అట్టి ప్రతి సందర్భానికిరోజుకు రూ . 500 /- (రూపాయలు అయిదు 
వందలు మాత్రమే)ల అపరాధ రుసుమును విధించి , పౌర సరఫరాలరాబడి ఖాతా పద్దుకు అపరాధ 
రుసుమును జమ చేయాలి . ఎఫ్.పి . దుకాణ డీలరు 3 నెలలపాటు తప్పిదాన్ని పునరావృతం 
చేసినట్లయితే , నియామక అధికారి నిర్ణయించిన విధంగా ఆయన / ఆమె ఆథరైజేషన్ సస్పెండ్ 
చేయడానికి మరియు రద్దు చేయడానికి అర్హమైవుంటుంది ” . 


Oo 


సదరు ఉత్తరువు 7వ ఖండంలో , 1వ ఉప - ఖండం క్రింద 2వ పేరాకు బదులుగా క్రింది వాటిని 
ఉంచాలి : 
“ అయితే, ప్రజా పంపిణీవ్యవస్థ ద్వారా సరఫరా చేయడంకోసంరాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాకుండా 
ఇతర విధంగా పొందినటువంటి అదే విధమైన సరకులతో వ్యవహరించే వ్యక్తులు , ఆయన / ఆమె 

పేరిట లేదా నామినీ పేరిట అంటే రేషన్ కార్డులో ప్రస్తుతమున్నట్టి కుటుంబ సభ్యుని పేరిట చౌక 
ధరల దుకాణాన్ని నడిపేందుకు ఎటువంటి అధికార పత్రాన్నిజారీ చేయకూడదు . సదరు అధికార 
పత్రాన్నిజిల్లాకలెక్టరు సుమోటోగా రద్దు చేయవచ్చును ” 


8వ ఖండం, 2వ ఉప -ఖండంలో క్రింది నిబంధనను చేర్చాలి : 
“ అయితే, 06- 07 - 2012 తేదీగలసిఏఎఫ్ & సిఎస్ (సిఎస్.I)శాఖ ,జి .ఓ. ఎంఎస్. నెం . 31లోజారీ 
చేసిన ఉత్తరువును పురస్కరించుకొని పట్టణ ప్రాంతాలలో రూ . 7500 - 00 మరియు గ్రామీణ 
ప్రాంతాలలో రూ . 5000 - 00 

జమ చేసిన చౌకధరల దుకాణ డీలర్లు ఈ ఉత్తరువు ప్రకారం పూచీగా 
ఎటువంటి మొత్తాన్నిజమ చేయవలసిన అవసరం లేదు ” . 


oda 


November 1, 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


6. 


సదరు ఉత్తరువులోని 8వ ఖండం , (11)వ ఉప - ఖండంలో 1వ నిబంధన తరువాత క్రింది 
నిబంధనను చేర్చాలి : 
“ అయితే, డీలర్లుగా ఇప్పటికే నియమితులైన ఎవరేని చౌకధరల దుకాణ డీలర్లు అందరూ ఈ ఉప 
ఖండం క్రింద సూచించిన విధంగా ఫీజును చెల్లించాలి . ఆంధ్రప్రదేశ్ గెజిటులోని ఈ ప్రకటనలో 
ప్రచురించిన తేదీ నుండి ఐదు ( 5) నెలల లోపుగా ఒక తాజా అధికార పత్రాన్ని పొందాలి ”. 


సదరు ఉత్తరువులోని 8వ ఖండం క్రింద ( 14 )వ ఉపఖండంలో 2వ పేరాకు బదులుగా క్రింది 
వాటిని చేర్చాలి : 
“ పని దినంలో చౌకధర దుకాణాన్ని ఎవరేని చౌక ధర దుకాణ డీలరు తెరవని పక్షంలో , ఒక 
రోజుకు రూ . 1000 . 00 , రెండురోజులకు రూ . 1500 . 00 , మూడురోజులకు రూ . 2000 . 00 ల 

చొప్పున నియామక అధికారి జరిమానా విధించాలి మరియు వరుసగా నాలుగు (4) లేదా 
అంతకంటే ఎక్కువ రోజులు దుకాణం తెరవని చౌక ధర దుకాణ డీలరు అధికార పత్రాన్ని రద్దు 
చేయాలి. అమలులో ఉన్నకార్యవిధానాన్ని తగువిధంగా పాటిస్తూ సదరు చౌకధర దుకాణ డీలరు 
అధికార పత్రాన్ని నియామాక అధికారి రద్దు చేయవచ్చును ” . 


8 . 


10వ ఖండం , (జి ) ఉప -ఖండంలో , 420 విభాగపు పదాల తరువాత , “ క్రిమినల్ ప్రొసీజర్కోడ్ ” 
అనే పదాలకు బదులుగా “ ఇండియన్ పీనల్ కోడ్ ” అనేపదాలను చేర్చాలి : 


9. 


సదరు ఉత్తరువులోని 10వ ఖండం , ( హెచ్ ) ఉప -ఖండం క్రింద “ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ” అనే 
పదాల స్థానంలో “ ఇండియన్ పీనల్ కోడ్ ” అనేపదాలను చేర్చాలి : 


10. 


20వ ఖండం క్రింద ( ఐ) ఉప - ఖండానికి బదులుగా ఈ క్రింది పదాలను చేర్చాలి . అవి ఏవనగా : 


" పై ఉప -ఖండాల ప్రకారం ఎవరేని తనిఖీఅధికారి చర్య తీసుకోవడంలో విఫలమైనట్లయితే , 
ఆయన / ఆమె శిక్షార్హులవుతారు ” 


11 . 20వ ఖండం (ఎన్ ) ఉప -ఖండం క్రింద “ నిబంధనల యొక్క ” అనే పదాలకు ముందు “ ఎన్ ” 

అక్షరాన్ని తొలగించాలి. 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


12. 24వ ఖండం క్రింద , (ఐ) ఉప -ఖండానికి బదులుగా ఈ క్రింది పదాలను ఉంచాలి : 


అప్పిలేటు అథారిటీ యొక్క ఆదేశాల వల్ల నష్టపోయిన ఎవరేని వ్యక్తి ప్రభుత్వం సమక్షంలో 
రివిజన్ నుదాఖలు చేయవచ్చు . 


గా 


13. 27వ ఖండానికి సంబంధించి “రాష్ట్ర వినియోగదారు సంరక్షణ మండలి ” అనే పదాలకు బదులుగా 

ఈ క్రింది పదాలను ఉంచాలి . అవేవనగా : 
“రాష్ట్ర వినియోగదారు సంరక్షణ మండలి లక్షిత ప్రజా పంపిణీవ్యవస్థ క్రింద ఉన్న లబ్దిదారులకు 
సంబంధించిన క్రింది హక్కులను సంరక్షించేందుకు కూడా పనిచేస్తుంది ” 


(i) సరైన తూకంతో అనుసూచిత సరకులను పంపిణీ చేయడం . 
( ii ) సరకుల నాణ్యత . 
( iii) రసీదులనుజారీ చేయడం . 


“రాష్ట్ర వినియోగదారు సంరక్షణ మండలి లక్షిత ప్రజా పంపిణీవ్యవస్థ అమలును , 2013, 

జాతీయ 
ఆహార భద్రతా చట్టం క్రింద ఆహార ధాన్యాలను సరఫరా చేయని సందర్భంలో ఆహార భద్రతా భత్యం 
యొక్క నిబంధనలను కూడా పర్యవేక్షిస్తుంది ”. 


14 . 


మూడవ పేరాలోని 28వ ఖండం క్రింద , “ 9వ ఖండంలోని పదాలకు బదులుగా 8వ ఖండంలోని 
పదాలను 4వ ఉప-ఖండంలోని పదాల తర్వాత చేర్చాలి . 


15 . అనుసూచిలోని “ ( 2వ ఖండంలోని( X) వ ఉప -ఖండాన్ని చూడండి ) ” పదాలకు బదులుగా “(2వ 

ఖండంలోని ( హెచ్ . హెచ్ ) ఉప-ఖండాన్ని చూడండి ) ” అనేపదాలను చేర్చాలి . 


16. సదరు ఉత్తరువులోని అనుబంధం – III లో “( 19వ ఖండాన్ని చూడండి ) ” అనేపదాలకు బదులుగా 

“ ( 20వ ఖండాన్ని చూడండి ) ” అనేపదాలను ఉంచాలి . 


17. అనుబంధం – III, 6వ నిబంధన, వరుస సంఖ్య . V లోని ఈ క్రింది పదాలకు బదులుగా అంటే , ( V) 

“ అనుసూచి ప్రకారం ఏ.పి .ఎస్.సి.ఎస్.సి .ఎల్ . కు ఎఫ్.పి .ఎస్ డీలరు సరకుల వ్యయాన్ని 
చెల్లిస్తున్నారా ” అనేపదాలకు బదులుగా “ డిడి లను బ్యాంక్ అడ్వాన్స్ నుండి పొందడమయిందా ” 
అనేపదాలను చేర్చాలి ” . 


November 1, 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


18 . 


( vii) నిబంధన , అనుబంధం - III క్రింద , ఉప- నిబంధన (డి ) తర్వాత ఈ క్రింది నిబంధనను 
చేర్చాలి : 
ఇ ) ప్రభుత్వ అధీకృత ఏజెన్సీలు సరఫరా చేయనట్టి సరకులు ఎఫ్.పి .ఎస్ డీలరు వద్దనే 

ఉన్నాయా ; 
ఎ ) సరకు పేరును సూచించండి . 
బి ) పంపిణీచేసిన స్టాకు పరిమాణం. 
సి ) ఏ రేటు చొప్పున స్టాకును పంపిణీచేశారు . 
డి ) డీలరు వద్ద ఉన్న మిగులు . 


19 . 


అనుబంధం - III, నిబంధన- 10 , ఉప -నిబంధన (ఇ )లోని, “ సింగ్ ” అనే పదానికి బదులుగా “ సైన్ ” 
అనేపదాన్ని ఉంచాలి. 


బి .రాజశేఖర్ , 
పదవీరీత్యా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి , 


- - - 


X - - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . apegazette . cgg . gov. in 


